9 శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ + 


\_ (Ax. చ 
శుభమస్తు 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ 


- ధ్యానమ్‌: 
ధవళ వపుష మిందోర్మండలే సన్నివిష్టం 
భుజగ వలయహారం భస్మదిగ్గాంగమీ శం; 
మృగయ పరశువాణిం చారు చంద్రార్ధమౌళిం 
హృదయ కమల మధ్యే సంతతం చింతయామి। 


. శివో మహేశ్వరః శంభుః పినాకీ శశిశేఖరః। 
వామదేవో విరూపాక్షః కపర్ధి నీలలోహితః।। 

. శంకర శూలవాణిశ్వ ఖట్మాంగీ విష్ణువల్లభః। 
శిపివిష్టోంబికానాథః శ్రీకంరో భక్తవత్సలః॥ 

. భవశ్శర్వ స్రిలోకేశ శ్చితికంఠ శివా ప్రియః 
ఉ(గఃకపాలీ కామారి అంధకాసుర సూదనః॥। 

. గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః 
భీమః పరశుహస్తశ్చ మృగపాణి ర్హటాధరః।। 

. కైలాసవాసీ కవచీ కఠోర స్రిపురాంతకః। 
వృషాంకో వృషభారూఢో భస్మోద్దూళిత వి(గహః॥ 

. సామప్రియ సర్వమయః స్రయీమూర్తిరనిశ్వరః। 
సర్వజ్ఞః పరమాత్మాచ సోమః సూర్యాగ్నిలోచనః॥ 


Kiron Type Institute 


. హవిర్యజ్ఞమయ స్పోమః పంచవక్షస్సదాశివః। 
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః।॥ 


హిరణ్యరేతా దుర్దర్నో గిరిశో గిరీశోనఘుః। 
భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః। 


కృత్తివానాః పురారాతిః భగవాన్‌ ప్రమధాధిపః। 
మృత్యుంజయః సూక్ష్మతనుః జగద్వ్యాపి జగద్దురుః॥ 


వ్యోమకేశో మహాసెనః జనకశాారు విక్రమః। 
రుద్రో భూతపతిః స్తాణుః రహిర్ఫూధ్నో్య దిగంబరః॥ 


. అష్టమూర్తి రనెకాత్మా సాత్త్విక శ్శుద్దవిగ్రహః। 
శాశ్వతః ఖండపరశుః అజః వాశవిమోచకః।॥। 
. మృఢః పశుపతిర్దెవో మహాదేవో వ్యృయోహరిః। 
పూషదంత బిదవ్యగో దక్షాద్వర హరో హరః।॥। 
. భగనెత్ర భిదవ్యక్తః సహస్రాక్ష సహస్రపాత్‌! 
అపవర్ద ప్రదోసంతః స్తారక పరమేశ్వరః 


ఏవం శ్రీశంభు దేవస్య నామ్నాం అష్టోత్తరం శతం॥ 


1 ఠీ శివాష్టోత్తర శతనామ సోత్రం సమాప్తం ॥ - - 


Kiron Type Institute 


ఈ10]1196| 96/41 ౪౮౦! 


5 
3 
0) 


Mad MMS ౧౧౧ 609౧౪9 
YY GSW Gt? PW 


Kiron Type Institute 


రు 
అటాక్‌ 
అ, 
వో 
ప 
ల్లి 
b= 
ర్తు 
క్‌ 
[0 
= 
త్‌ 
స 


